అవిఖ్నువుస్తు 


సేకరణ: కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/8-134, 
గౌతమీనగర్‌,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013. 
https://madhirafamily.wordpress.com/ 
లా వా. 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


శంకరుడు రార్వలీదేరిరో ఇ౮ొ అంటున్నాడు 


01. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే; 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే॥ 


ఓ సుముఖీ! రామనామం విష్ణు సహస్రనామ తుల్యమైనది. నేను సర్వదా 
“ రామ, రామ, రామ ” అని ఈ ప్రకారంగా మనోహరమైన రామ నామలోనే 
లయమై ఉంటాను. 


02.రామ రామ జయ శ్రీరామం। జయ జయ రామం శ్రీరామం। 
జానకి రామ శ్రీరామం। పతిత పావనం శ్రీరామం॥॥। 
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననె।॥ 


03. రఘుపతి రాఘవ శ్రీరామం। సీతారామ శ్రీరామం; 
జయ రణధీరం శ్రీరామం। జయ రఘువీరం శ్రీరామం॥ 


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే; 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననె।॥ 


04. రామచంద్ర హరి శ్రీరామం। రామ కృష్ణ హరి శ్రీరామం 
రామ రామ హరి శ్రీరామం; స్మరణం స్మరణం శ్రీరామం॥॥। 


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే; 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననె।॥ 


Kiron Type Institute 


క్‌ వాళకి 
) 6 


శ్వామ సుందరా శ్రీరామం! సాధు రక్షకా శ్రీరామం॥ 


ర్రీరాము రాను శామెత్‌ రమె రామ్‌ మనోరమె। 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే॥ 


. దీనబంధో శ్రీరామం। కరుణా సింధో శ్రీరామం; 
హరి నారాయణ శ్రీరామం। శ్రీహరి రూపా శ్రీరామం; 


శ్రీరామ: రామ రామేతి రమె రామే మనోరమే! 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే॥ 


. సాకేతవాస శ్రీరామం! సాధు జనోద్దర శ్రీరామం। 
లోక రక్షకా శ్రీరామం! త్రిభువన పాలక శ్రీరామం। 


గ్రీతామ రామరామేతి రమె కామే.మనోరమె। 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననె।॥ 


. రామ రఘూత్తమ శ్రీరామం! సీతా నాయక శ్రీరామం; 
దశరథ నందన శ్రీరామం; సత్సుఖ దాయక శ్రీరామం 


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే! 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే॥ 


. జానకి జీవన శ్రీరామం! ప్రభు రఘునాథా శ్రీరామం। 
దయార్ధ హృదయా శ్రీరామం కృవావల్లభా శ్రీరామం। 


. హరే రామ హరి శ్రిరామం। హరే కృష్ణ హరి శ్రీరామం; 


Kiron Type Institute 


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే; 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననె।॥ 


. అయోధ్య వాసి శ్రీరామం। అగణిత గుణ గణ శ్రీరామం। 
ఆదర్శ పురుష శ్రీరామం। అవనిజ నాయక శ్రీరామం; 


తాము శాముశామెతి ఈమె: శామే మనోరమ 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననె।॥ 


. జయ రఘునందన శ్రీరామం। జయ సీతావర శ్రీరామం; 
జయ మనోహర శ్రీరామం। జయ కృవాకర శ్రీరామం॥॥। 


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే; 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననె।॥ 


. శ్రీకమల నయన శ్రీరామం। శ్రీకమల వదన శ్రీరామం; 
శ్రీకమల చరణ శ్రీరామం! శ్రీకమల హృదయ శ్రీరామం 


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే॥ 


. దీన జనావన శ్రీరామం! దీన కృవాకర శ్రీరామం। 
దీన సంరక్షిత శ్రీరామం! దీన పోషకా శ్రీరామం॥ 


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననె।॥ 


Kiron Type Institute 


14. రాజీవ నయన శ్రీరామం। రాకేందు వదన శ్రీరామం; 


రాజాధిరాజ శ్రీరామం। రామాభిరామ శ్రీరామం 


ర్రరాము రాను రామెతి రమె రామ మనోరమె। 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననె।॥ 


. అయోధ్యవాసా శ్రీరామం! భద్రగిరీషా శ్రీరామం 
సరయూవాసా శ్రీరామం। రామ రాఘవా శ్రీరామం॥ 


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే! 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే॥ 


. పావన నామా శ్రీరామం। పాలిత పోషక శ్రీరామం। 
శ్రీగుణ ధామా శ్రీరామం। శ్రీకర రామా శ్రీరామం॥। 


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే! 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే॥ 


. దానవ భీమా శ్రీరామం। దైవ లలామా శ్రీరామం; 
వేద సన్నుత శ్రీరామం। దేవ పూజిత శ్రీరామం॥ 


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే! 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే॥ 


ట్టాఖిరామ శ్రీరామం! మారుతి రామ శ్రీరామం; 
స మ మర్ధన శ్రీరామం। దశరధాత్మజా శ్రీరామం॥॥। 


గ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే! 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననె।॥ 


ప 
దైత 


Kiron Type Institute 


. జానకి రమణ శ్రీరామం; కొసల్య తనయ శ్రీరామం। 
కోదండపాణి శ్రీరామం! కారణ రూపా శ్రీరామం॥ 


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే; 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననె।॥ 


_ తాటకి సంహార శ్రీరామం! తాపస వేషా శ్రీరామం; 
భవభయనాశన శ్రీరామం। దురిత వినాశక శ్రీరామం॥ 


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే; 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననె।॥ 


. శ్రీమద్‌ రవికుల శ్రీరామం। శ్రితజన కల్పక శ్రీరామం; 


లక్ష్మణ సేవిత శ్రీరామం। మునిజన వందిత శ్రీరామం॥ 


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే; 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే॥ 


. భక్తవత్సల శ్రీరామం। భద్రగిరీశా శ్రీరామం! 
మంగళదాయక శ్రీరామం।జయ జయ మంగళ శ్రీరామం॥ 


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే॥ 


ర్రీరామ రామ రామెతి రమే రామే: మనోరమే 
స్త్రనామ తత్తుల్యం రామనామ వరాననే॥ 


శ్రీ రామ రామేతి... సంపూర్ణమ్‌ - - 


Kiron Type Institute 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


| వే స | 


(ఎక్కడైనా తప్పులు,ఉంటి సహృదయంతో తేలియజ్రేయవలస్‌నదిగా మనవి.-944 044 9650,1994 994 1430) 


